Regtstered No. M-=4845. 


Ee 


క, 








వాల్యుం మ] 


1942 వ సం॥ మే నెల 29 వ తేది శుక్రవారం 





[నె 21 ర. 





లెండు ! 


భారత వీరులారా ! లెండు ! 
జాతీయ యుద్దరంగములో 


చేరండి ! 


మదొసు గవర్నరు గారి వ 
న్‌ 


మద్రాసులో జాతీయ యుద్ధరంగమును 
(ప్రారంభించుచు మద్రాసు గవర్నరుగారై న సర్‌ 
ఆర్థరు హోపు గారిట్లు చెప్పిరి :___ 

మన వై(స్రాయిగారు చెప్పిన రీతిగా యీ 
జాతీయ యుద్ధరంగం అనేది యావద్భారత దేశా 
నికి సంబంధించిన విషయమైయున్నది. ఈ 
దేశ క్షేమమును కో రేటటువంటి సహృదయులం 
దరూ యీ జాతీయ యుద్ధరంగములో చేర 
వచ్చును. భారతదేశపు సరీహద్దులవద్దకు శత్రు 
వులు వచ్చియున్నారు. జపానువారివల్లను, జర్మను 
నాజీలవల్లను భారతదేశమునకు కలిగే ఉప 
ద్రవమునుండి భారతదేశమును రక్షించుటకు యీ 
ఆపత్సమయములో మనమందరము ఒక్కటే 
సంకల్పంతో పనిచేయవలెను. అట్టి న] 
ల్పంతో అట్టి సమ సంకల్పంతో పనిచేసే వారం 
దరూ యీ "జాతీయ యుద్ధరంగములో చేర 
వచ్చును. 

భారత దేశములోని ఇతర రాజకీయ పక్ష 
ములతో పోటీచేసి, ఇతర పార్టీలను ఎదిరించు 
టకు యీ జాతీయ యుద్ధరంగం అనేది ఏర్పడ 
లేదు. హిందువుగాని, ” మహమ్మదీయుడుగాని, 
(బ్రాహ్మణుడుగాని, (బ్రాహ్మణేతరుడుగాని, ఆంగ్లే 
యుడుగాని, భారతీయుడుగాని, ఎవరై ననుసరే, 
కులభఖేదములను మత  భేదములను పాటించక, 
అందరూ ఏకమై మన గుమ్మమువద్దకు వచ్చిన 
శత్రువును వెలుపలకు వెళ్లగొట్టవలెను. దేశభక్తు 
లందరున్నూ, ఏ పార్టీవారై. నను సరే, ఇందుకు 
తోడ్సడి సహాయముచేయవలెను. ఈ (ప్రయ 
త్నంలో నాతో కలిసి పనిచేయుటకు, తమిళనాడు 


(ప్రతినిధులు, ఆంధ్రరాష్ట్ర ప్రతినిధులు, పళ్చ్నిమ 
కోస్తా (ప్రతినిధులు, యీ సభకు వచ్చియున్నారు. 
ఇంతవరకు వీరు రాజకీయ రంగములలో ఏకీ 
భవించినవారుకారు. కాని, ఇప్పుడు శత్రువును 
జయించవలెననే విజయకాంక్షతో, తమ దేశము 
యెడల వారికిగల అభిమానముతో ఇప్పుడు యీ 
(ప్రజా ప్రతినిధులందరూ, ఏకముఖముగా యిచట 
సమా వేశమైనారు. 


జాతీయ యుద్ధరంగముయొక్య- ఊఉ చ్దేశ ములు. 


శత్రువు దేశములోనికి వచ్చినప్పుడు శత్రు 
వును ధిక్కరించుటకు ప్రజలందరూ సంసిద్ధంగా 
ఉండేటట్లు చెయ్యాలి. శత్రువును ఎదిరించుటకు 
యిష్టములేనివాళ్ల ను తొలగించుటకు ప్రయత్నం 
చెయ్యాలి. దేశ విద్రోహ చర్యలను అణచి 
వెయ్యాలి, మాటలలోగాని, (వ్రాతలలోగాని, నీలి 
వా _ర్హలను వ్యాపింప జెయ్యకూడదు. ఇతరులు 
అట్టి వా ర్రలను వ్యాపింస జెయ్యకుండా అరికట్ట 
వలేను, ప్రజలలో ధైర్య సాహసములను 
ఓర్పును పెంపొందించి శత్రువును తుదముట్టించు 
టకు (ప్రజలందరూ తోడ్చడేటట్లు చేయనలెను.. 


బయటనుంచి వచ్చేటటువంటి శత్రువును ఎది 
రించవలెను. అంతేకాకుండా దేశంలో అంతః 
కలహములుగాని, (ప్రజా సంక్షోభములుగాని రాకుం 
డా తగిన ప్రయత్నములను కట్టుదిట్టంగా చేయ 
వలెను. ఇట్టి ప్రయత్నమును నిరుత్సాహపరచే 
వారి సంకల్పమును సాగనీయకుండా అణచివేయ 
వలెను. అంతేకాదు. (ప్రజలలో విజయకాంత్షను 
'రెండింతలుగా వృద్లీచేయవలెను, మన శతువు 


2 యుద్ధ సంచిక [మే 





లైన జపాను, జర్మనీ, ఇటలీ రాజ్యాలు నిరంకుశ 
(ప్రభుత్వాధికారం చలాయించే రాజ్యాలు. అవి 
అక్ష రాజ్యాలనే "పేరుతో వ్యవహరించుచున్నవి. 
అటువంటి నిరంకుశాధికారం చలాయించే అక్ష 
రాజ్యాలను ఓడించుటకై తోడ్పడి సహాయం 
చెయ్యడం, భారతదేశములోని (ప్రతి దేశభక్తుని 
యొక్క విధియైయున్నది. ఈ విషయమును 
(ప్రజలందరికీ తెలియజెప్పవలెను, ఈ విధంగా 
సంకల్పించి పనిచేసే వారందరూ మన మిత్రుల 
నిన్న, మన సహచరులనిన్నీ మనము భావించి 
కలిసి పనిచెయ్యాలి. 
ఇది అనధికార సంప, 

జాతీయ యుద్ధరంగం అనేది అధికారుల 
(ప్రోత్సాహమువల్ల పనిచేసినప్పటికిన్నీ చాలావర 
కు, అనధికారులకు సంబంధించినదై యున్నది. 
ఈ ఉద్యమంలో చేరినవారు తమ రాజకీయ 
సంబంధమైన పార్టీ వ్యవహారములను, విభేదముల 
ను ఇందులోనికి తీసికొనిరాకూడదు. స్వలాభా పేక 
లతో యీ ఉద్యమములో ఎవరున్నూ పనిచెయ్య 
కూడదు. దేశ క్షేమమును, దేశ గౌరవమును 
(పధానవిషయంగా భావించి, మనస్ఫూ ర్తీగా తమ 


కాలమునంతను వినియోగించి పనిచేయువారే యీ 
యుద్యామానికి నాయకత్వంవహించి పనిచెయ్యాలి, 
తరంగాల సరియైన వా _రృలను 
(పచారంచేయగల స్త్రీలు పురుసులు, చేలకొలదిగా 
కావలసియున్నారు. విమానదళములలోను, 
నౌకాదళములలోను, పౌరరక్షణ దళములలోను, 
చేరవలసినదిగా జనాన్ని |ప్రోత్సాహించవలసియు 
న్నది. _సైనికులైనా శర, క ర్రకులై నా సరే, 
ప్రభుత్యోద్యోగులై నా సరే, విద్యార్లులెనా సరే, 
కార్మికులై నా సరే, యెవరై నను సర్కే యీ జాతీ 
య యుద్ధరంగంలో చేరకుండా, దీనికి విము 
ఖంగా తొలగియుండవలసిన అవసరములేదు. 
(ప్రజలలో యుద్దాసక్తిని ఐకమత్యమును కలి 
గించవలెను. మనకందరకు ('ప్రియతమమైన 
దానిని మనము రక్షించుకొనే నిమిత్తమై, మన 
శత్రువులను ఎదిరించుటకై మన యావచ్చ కిని 
వినియోగించవలెను. అందుకొరశకై నేను యీ 
మద్రాసు రాష్ట్రములో ఈ జాతీయ యుద్ధరంగ 
మునకు ముందుగా నిలువబడినాను, భారత్‌ దేశ 
మునకు విజయము సాధించండి. అెండు ! భారత 
వీరులారా ! లెండు ! 


బ్రిటిష్‌ సామ్రాజ్యం - భారతదేశం. 


గత ఆదివారమునాడు బ్రిటిష్‌ సామ్రాజ్య 
సంస్థాపనదినోత్సవ సందర్భములో ఇండియా 
కార్యోదర్శియైన అమెరీగారు రేడియోద్వారా ఉప 
న్యసించుచు ఇట్లు చెప్పిరి :- 

(బ్రిటిష్‌ సామ్రాజ్యంలో చేరిన యితర రాజ్యా 
లతోబాటు భారతదేశం సరిసమానమైన స్వాతం 
త్యమును గౌరవమును పొందవలెను. ఇదే 
మా నిశ్చయం, ఈ నిశ్చయం ఎంతమా(త్రము 
తగ్గలేదు. మానవుడు సంకల్పించి సాగించెడి 
ఏ పనిలోనై నా లతోపములుండక తప్పదు. (బిటిష్‌ 
సామ్రాజ్యంకూడా మానవ కల్పిత సంస్థయగుట 
వల్ల దానిలోకూడా లోపములుండక “మానవు. 

ని, ప్రపంచములో కెల్ల, యీ బ్రిటిష్‌ సామా 
hee న్యాయమును, ప్రజా స్వాతంత్ర్య 
మును రక్షించుచున్నట్టి సంస్థయని (గహించ 
వలెను. ఇది చాలా అపూర్వమైన సంస్థయని 


నా నమ్మకము, (బ్రిటిష్‌ సామాజ్యములోని 
రాజ్యము లన్నియు ఏకముఖముగా యీ కష్ట 
సమయంలో నిలునవబడియున్న వి. ఈ విష 
యమే మనకు ఉత్సాహమును బలమును కలుగ 
జేయగలదు. బర్మా అధికారులు తమ విధిని 
నిర్వర్తించారు. ప్రజలలో అధిక సంఖ్యాకులు 
రాజభ క్రి తత్సరులై యుండిరి. కాని, శత్రు 
వులు దండెతత్తిరాగానే వారు నిస్సహాయులై రి, 
ఆ దేశములోనివారిని యుద్ధమునకు అదివరకు 
తయారు చేసియుండలేదు. "మన (బిటిష్‌ నౌకా 
దళము ఆ దేశమును రక్షించి శాంతిని కాపాడు 
ననుకొంటిమి. కాని ఆ ఊహ తప్పయినది, 
బ్రిటిష్‌ సామ్రాజ్యములో యీ లోసము జరిగి 
నను (ప్రజలలో రాజభక్తి విశ్వాసములు తగ్గ 
లేదు. అందుకు కారణ మేమనగా, బ్రిటిష్‌ 
సామ్రాజ్యము ప్రజా స్వాతంత్ర్య దీక్ష గలది, 


1942) 


యుద సంచిక 
ధి 





1942 వ సం॥లో యుద్దం తీవ్రమెతుంది. 


(బ్రిటిష్‌ దక్షిణాఫ్రికా యూనియను (ప్రభుత్వపు 
ప్రధాన మంత్రియగు ఫీల్డు మార్గలు స్మట్సుగారు 
స్వాతం త్ర్యదీకొదశోత్సవమునాడు యీ [క్రింది 
విషయములు చెప్పిరి :.--- 

జపానుకు అదృష్టవళాత్తుగా ఎంతవరకు 
లాభించవలెనో, అంతవరకు లాభించింది. ఇక, 
జపానుకు గల నిజమైన యోగ్యతా సొమర్థ కము 
బయటపడవలసి యున్నది. రష్యాయున్నూ, 
అమెరికాయున్నూ రెండు (బ్రహ్మాండమైన రాజ్యా 
లు మన పక్షమున చేరినవి. ఇవి జపానుకు 
జవాబు చెప్పగలవు. అంతేకాదు. యుద్ధానికి 
కావలసిన ఆయుధ సాధన సామ(గ్రులను తయారు 
చేయడంలో క్రిందటి సంవత్సరముకంటె యీ 
సంవత్సరం ఎక్కు_వ వృద్ధిలోనికి వచ్చియున్నాము. 


మన సేనలను 
ఎక్కువ 
యున్నాము, 
ఈ 1942 వ సం॥లో చాలా దారుణమైన 
'ఘోరయుద్ధము జరుగనున్నది. ఈ మహో 
సంగ్రామంలో యీ సంవత్సరం జరిగే యుద్ధమే 
అత్యంత  భీకరమైనది. ఆఫ్రికాలోకూడా, 
యుద్ధము విస్తరించగలదు. కాని, ఈ మహి 
సంగ్రామ గాధ ఆకస్మికంగా అడ్డం తిరుగు 
తుంది. ఎటువై పునుంచి ఎట్లా కధ అడ్డం తిరుగు 
తుందో నేను ఇప్పుడు చెప్పజాలను, కాని, 
యుద్ధకధావిధానం మారుతుంది. అప్పుడు యీ 
స్వాతంత్ర్యదీక్షొ దళము కూడా విజయమును 
చేబట్టి విజయ సటాలముగా సిద్ధమవుతుంది. 


ఎక్కువగా తర్చీయతుచేసి 
“సెనిక బలమును సమకూర్చుకొని 


లివియాలోని భారతీయ పటాలములు. 


సర్‌ షాఫతు అహమ్మదు ఖానుగారు ఉత్త 
రాఫ్రికాలోని భారతీయ పటాలమును స్వయంగా 
చూచి బ్రిటిష్‌ దక్షిణాఫ్రికాకు వచ్చిరి. బ్రిటిష్‌ 
కాంగో రాజ్యానికికూడా వెళ్లిరి, _బెల్లియను 
కాంగో రాజ్యానికికూడా వెళ్లి అచటి గవర్నరు 
జనరలుకు అతిధిగా ఉన్నారు. కాంగో నదిని 
దాటి స్వతంత్ర (ఫ్రెంచి సేశానియగు గాలీగారికి 
ముఖ్యమైన (ప్రధాన పీరముగానున్న (ఫైంచి 
యీక్వెటోరియలు ఆఫ్రికాకు వెళ్లిరి. అచటి 
ఫైంచి గవర్నరు జనరలు షాఫతు అహమ్మదు 
ఖానుగారికి స్వాగత మిచ్చెను, అహమ్మదు 
ఖానుగా రిట్లు చెప్ఫిరి 


ఉత్తరాఫ్రికాలోని లిబియాలో ఉన్న జర్మను 
సేనలకంటె మన భారతీయ సెన్యములు చాలా 
ప్రశ స్తమగా ఉన్నవి. అచటనున్న భారతీయ 
పటాలములకు నేను హిందూస్తానీలో ఉపన్యాస 
మిచ్చినాను. అచటి సేనలలోని చాలామంది 
ఉద్యోగులతో నేను కలిసికొని మాట్లాడినాను. 
వారందరూ మంచి ఉత్సాహంతో దివ్యమైన క్రమ 
శిక్షణలో ఉన్నారు. లిబియాలోని దక్షిణాఫ్రికా 
పటాలములకున్నూ, అచటి భారతీయ పటాల 
ములకున్నూ చక్కని అన్యోన్య స్నేహభావ 
మేర్చడినది. 


బర్మా యుద్ద నాదే; 


వావెొ సేనాని చెప్పిన పషయములు, 


ఇంగ్లండులోని డెయిలీ టెలిగ్రాఫ్‌ అనే 
పత్రికయొక్క_ |ప్రతినిధియగు మార్చులాండు గాం 
డరుగారు బర్మా-అస్సాం సరిహద్దులవద్ద ఒక 
గుడిసెలో మకాము చేసియున్న జనరలు వావెలు 
గారిని (భారతదేశ సర్వసేనానిని మే నెల 18వ 
తేదిని సందర్శించి మాట్లాడెను. జనరలు వావెలు 
గారు బర్మా-అస్సాం సరిహద్దులవద్ద రోడ్డు 

1a 


ప్రక్కనున్న ఒక తడికల గుడిసెలో కూర్చుండి 
మునురుచున్న దోమలను తోలుచు మాట్లాడిరి. 
వావెలుగారు ఇట్లు చెప్పిరి :-_ 

రంగూను పడిపోయిన తర్వాత, సముద్ర 
మార్గంగా మన సేనలను ససప్షయిలను బర్మాకు 
పంవుటకు వీలులేకపోయినది,  లాషియోను 
జపానువారు ఆక్రమించుటవల్ల చైనాకు బర్మా 


శీ యుద్ధ సంచిక [మే 


నుంచిపోయే మార్గమును జపానువారు అడ్డగించి 
నట్లయినది. అందువల్ల చై నాతో మనకు న సం 
బంధం లేకుండా పోయింది. కాని, అట్లయి 
నప్పటికీ, బర్మాలోని మన బ్రిటిష్‌ సేనలు చాలా 
ధైర్యంగానే పోట్లాడినవి. మన సైనికులు 
కొన్ని నెలలనుంచిన్నీ విశ్రాంతి అనేది లేకుండా 
పోరాడుచుండిరి. వారికి సహాయార్థంగా క్‌ త్ర 
సేనలుకూడా పంపుటకు పీలులేకపోయంది. ఇది 
ఇట్లుండగా, బర్మావారిలోనే కొందరు మనకు 
(ప్రతికూలురై మన్న సేనలను వెనుకనుంచి కొట్టడం 
(ప్రారంభించారు. జపాను సైనికులు చిన్నచిన్న 
జట్లుగా విడిపోయి చాటుమాటుగా ముందుకు 


అక్ష రాజ్యాల అవ్యాజ 
అః 


పూర్వ మొక పెద్ద పులి ఒక యేటిగట్టున 
కూర్చుండి, యేటికి ఆవలి గట్టున పోతున్న వాళ్ల, ను 
పిలుస్తూ ఉండేది. “అయ్యా, ఇటువై పుచూ 
డండి 1 నేను ముసలిదానినై నాను, నా నోటిలోని 
దంతములన్నియు కదలిపోయినవి. నే నిదివరకు 
అనేక పాపములు చేసితిని. అందుకు పాయ 
శ్చిత్తముగా యీ బంగారు కడియములను దానము 
చేసికొని, పుణ్యము సంపాదించుకోవలెనని నిశ్చ 
యించుకొన్నాను. నేను ముసలిదానినగుటవ ల్ల 
లేచి రాలేకుండా ఉన్నాను. కనుక నా వ్రతమును 
నేను పూర్తిగా నెర వేర్చుకొనుటకై, మీరు దయ 
చేసి యీ యేటిలో స్నానముచేసి, శుచిగా 
నావద్దకు వచ్చి యీ బంగారు కంకణములను 
దానము పుచ్చుకొని నన్ను కృతార్జురాలినిగా చేయ 
వలెనని ప్రార్థించుచున్నాను | “అని పిలుస్తూ 
ఉండేది. ఒక రోజున ఒక అమాయిక (బ్రాహ్మ 
ణుడు ఆవలిగట్టున పోతూ, యీ పెద్దపులియొక్క 
మాటలు విన్నాడు. దాసి మాటలు నిజమని అను 
se బంగారు కడియములమీదకూడా ఆ 
"పేద (బ్రాహ్హడికి ఆశ కలిగింది. “సరే వస్తు 
న్నాను, టో శార్దూలమా 1” అనిచెప్పి ఆ యేటిలో 
స్నానం చేయవలెనని దిగాడు. కౌని, ఆ యేటి 
తోని బురదలో కీదలలేక దిగబడినాడు. ఆ 
ఊబిలో చిక్కుకొనియున్న బ్రాహ్మణుడు, “ ఓ 
పుణ్యమూ రీ కలీ శార్దూల చక్రవర్తీ : ఇందులో 
నుంచి బయటకు రాలేకుండా ఉన్నాను. కనుక 


చొచ్చుకొని రావడంలోను, పర్వత (ప్రాంతాలలో 
పోరాడుటలోను చాలా సమర్థులు, కాని మనకు 
స్థానబలముగల చోట్ల ఇకముందు జపానువారితో 
సహాలుచేసి పోరాడగలం. పాములతోనిండిన 
అడవి మార్గములగుండా యిచటికి చేరినాము. 
బర్మానుంచి' అస్సాముకు రోడ్డు ఒకటి తయారగు 
చున్నది. వేలకొలది కు ఇచట పనిచేయు 
చున్నారు. ఈ అరణ్యమార్గము జపానువారు 
బాంబులు వేసి ధ్వంసం చేయటకు వీలై నదికాదు. 
ఒక్కొాక్కచోట యీ రోడ్డు 50 అడుగుల వెడ 
ల్పుగా ఉన్నది. తేయాకు తోటల ఆసాములు 
యీ రోడ్డు పనిని అజుమాయిషీ చేస్తున్నారు. 


కటాకం. 
అ 


దయచేసి నాకు చేయూతయిచ్చి పైకి తీయ 
వలెను” అని ఆ పెద్దపులితో మొరపెట్టు 
కున్నాడు,  “ అయ్యో! పాసం! ఎటువంటి 
దురవస్థ ప్రాప్తించింది ! ఇదిగో వస్తున్నాను ! 
భయపడకు :'' అని ఆ వ్యాఘం ఆ బ్రాహ్మణు 
నిపై జాలిదలచి, చెంతకువచ్చి, తన కోరిక ఫలిం 
చినదని సంతసించి, కరచిపట్టి, మెడనిరిచి కడు 
పార భక్షించింది. 

అటువంటి వ్యా(భఘాలు ఇప్పుడుకూడా బయలు 
దేరినవి. _ జపానువోరూ, జర్మనీవారూ కలిసి 
(ప్రపంచములోని యితర దేశాలను ఉద్ధరించుట 
కోసం ఒక గొప్ప (వ్రతదీత్ష వహించినామ్‌ని ఉప 
న్యాసాలు చెప్పుతున్నారు. ఆసియా బండము 
ఆసియాఐండవానులకేగాని యూరోపియనులకు 


కాదనిన్నీ, తూర్పు ఆసియాఖండ రాజ్యాలను 


యీరీతిగా స్వతంత్ర రాజ్యాలుగా చెయ్యడమే 
తమ సంకల్పమనిన్నీ, అందుకొరళై యుద్ధము 
చేయుచున్నామనిన్నీ లోకానికి జపానువారు చాటి 
స్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం యిప్పిం 
చుటకొరకే తాము దీక్షవహించియున్నామని భార 
తీయులను ఉద్దేశించి చెప్పుతున్నారు. భారత 
దేశానికి స్వాతంత్ర్యం అభించేవరకు జపానువారు 
నిద్రపోలేము అనుచున్నారు. భారతీయులమీద 
వారి కెందుచేత అంత జ కటాక్షం కలి 
గిందో తెలియడంలేదు. “అయ్యా! మమ్ము 
లను మీరు ఎట్లాగైనా ఉద్ధరించి ఊర ర్ధ్వలోకం 


1942] 


యుద్ద సంచిక. ర్‌ 





నుధ్య (ప్రాచ్యములోని సేనలకు "సేనా 
లోని బ్రిటిష్‌ సేనల జోహారును స్వీకరించుచున్నారు 
విటిష్‌ సేనానియగు జనరలు నర్‌ హా 


వైపున నిలువబడియున్నారు. 


ధిపతీయైన జనరల్‌ నః కాడు ఆకినొలెక్కు_గారు సరియా 


పత లో యుద్దమును నడిపించిన 


(ప్రే మెయిట్లండు విల్సనుగారు ఆకిన్లెక్కు గార వెనుక 


చూపించండి 1!” అని భారతీయులు జపానువాళ్లను 
ఎన్నడైనా అడిగినారా ? ఎన్నడూ మాటనరున 

నా భారతీయులు ఆమాట వారితో అనలేదు. 
అటువంటి సందర్భంలో, పిలువని 
వీరువచ్చి, “ భారతీయులకు మోక్షమార్గం చూసి 
సాం” అని చెప్పవలసిన అగత్యమేమిటి? 
భారతదేశాన్ని, ఆసియాఖండ రాజ్యాలను ఉద్ద 
రీంచవలెననే వ్రతదీక్ష యీ జపానువారి కెందుకు ? 
* ఇవిగో యీబంగారు కంకణములు తీసి 
కోండి !' అని వీరు భారతీయులను పిలువవల 
సిన పని ఏమిటి ? ఆ బంగారు కడియాలు స్వీక 
రించవలెననే ఆశకలిగి తమచెంత చేరితే, ఆ 
కడియమునే భారతీయులకు తగిలించి, జపాను 
వారు తొడిగిన సంకెళ్లలోనే భారతదేశాన్ని 
బంధించి ఉంచుకోవలెననే అభిప్రాయం అర్హ 
మౌతూ ఉన్నది. ప్రెంచి ఇండోచై నాను రి 


"పేరంటంగా 


స్తామని ఆకమించి, అక్కడి పంట యావత్తూ 
జపానువారే “స్వాహా” అని ఆరగిస్తున్నారు. 
అరచేతిలో వైకుంఠం చూపిస్తామని వచ్చేటటు 
వంటి దొంగస్వాములు యీ అకీరాజ్యాలవారు, 
లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించామని చెప్పి, 
మన మూటలు ముల్తెలు చక్కగా చంకను పెట్టు 
కొనిపోయే స్వాములు. ఇటువంటి వేదాంతులు 
వచ్చినప్పుడే మనము మన చెంబు తప్పేల 
ఎవరిముక్తిని వారు 
సాధించవలనినదేగాని ఇంకొకరు యిస్తే వచ్చేది 
కాదు, మనమీద అక్షరాజ్యాల కటాతీం భక్షించ 


జ్యాగత్త చేసుకోవాలి. 


డానికేగాని మనకు మోక్ష మివ్వడానికి కాదు, 


ఠః అక రాజ్యాల రాశన తంత్రం (గహించి భార 
తీయులారా |; జ్ఞాన చక్షువులను తెరవండి ! బాబా | 


కళ్లు తెరవండీ ! ఇలు ఒళ్లూ గులచేసే కల 
(Sag ౧౧ స. సలి, (గి 
మాటలు వినకంతీ ! 


6 యుద సంచిక [మే 
అ] 


జపాను ప్రధాని 


టిటిష్‌ బ్రాడ్‌కాస్టు రేడియోలో మే 18వ 
తేదీని జయదేవుగారు జపాను ప్రధాన మంత్రియగు 
టోజోగారి వాక్యములను విమర్శించుచు యీ 
[క్రింది విషయములను చక్క_గా వివరించిరి 3 

విశాబపట్నంమీదను, కాకినాడమీదను జపాను 
విమానములు చాంబులువేసిన దినమున, 
జపాను రేడియోలో జపాను ప్రధాన మంత్రియగు 
టోజోగారు భారతీయులను ఉద్దేశించి ఒక ప్రక 
టన చేసియుండిరి. భారతీయులందరును, బ్రిటిష్‌ 
పరిపాలనను పడగొట్టుటకు పూనుకొనవలసిన 
దనియు, “ భారతదేశము భారతీయులదే ” అను 
భారతీయ సంకల్పమును సాధించవలెననియు, 
ఆ నాడు టోజోగారు భారతీయులకు 
పూర్వకంగా సదుపదేశం చేశారు. 

ఈ మాటలయొక్క అర్థమేమిటి ? జపా 
నులో సైనిక పక్షమువారిదే" సర్వాధికారముగా 
ఉంది. ఆ సైనిక పక్షమువారి కందరికీ జనరలు 
టోజో పెద్ద గురుపీరంగా ఉన్నాడు. ఆయన 
పార్టీ నిర్జాక్షిణ్యమైనది. తమ పార్టీకి ఎదురు 
చెప్పినవారిని సహించరు. అటువంటి పార్టీకి 
యీయన కులదై వంగా ఉన్నాడు, టోజోగారికి 
“మంగలికత్తి ” యను మారుపేరుపెట్టి పిలిచే 
వాడుక దేశంలోజఉంది. జనరలు టోజోగారు 
ఒక వైపున భారతీయులకు తాను చాలా ఆప్త 
మి(త్రునివలె మాట్లాడుతూ ఇంకొక. వైపున, ఇం 
డియాపపె దండెత్తుటకు ఇండియా సరిహద్దులవద్ద 
సర్వసన్నాహములను చేస్తున్నాడు. ఆనాడు టోజో 
చెప్పిన యుపన్యాసములో యీ [క్రింది రీతిగా 
అన్నాడు :-- భారతీయులను జపానువారెన్న 
డూ తమ శత్రువులుగా భావించడంలేదు. 
అట్టిది అసంభవం-.ఈ యుద్ద సంక్ష్షోభంవల్ల 
భారతీయులు కష్టనష్టముల పాలుకాగలరేమో అని 
కూడా జపాను “సరీతపించుచున్నది ” —[పజలం 
దరూ, జపాను విమానదాడులవల్లనూ, బాంబుల 
వల్లను, కొంపలుపోయి, (ప్రాణాలుపోయి, గాయా 
లుతలిగి ఏడుస్తూఉంటే, “మీరు అనుభవించే 
కష్టముకంటె, మిమ్ములనుచూస్తే నాకెక్కువ 
కష్టంగాను బాధగాను ఉన్నది ” అని చెప్పినట్టుగా 
ఉంది. ఒక వైపున ఇండియాలోని కోస్తా పట్ట 
ణములమీద బాంబులను వేసిరావలసినదిగా తన 
విమానములకు ఉ తరువులు జారీచేసి, ఆ నాడే, 


స్నేహ 


శ్రీరంగ నీతులు. 


భారతీయుల కేమంకోరిన ఆప్త మిత్రుడను నేనే 
అని జపాను రేడియోలో ఆ జపాను (ప్రధాని 
చెప్పగలిగెను. 

జర్మను నాజీల పద్ధతులన్నీ జపానువారిలో 
కూడా కన్సించుచున్నవి. చిన్న చిన్న చిట్టి చిట్టి 
రాజ్యాలై నటువంటి, జెకోస్టోవేకియా, _లక్సెం 
బర్లు, బెల్లియము దేశాలమీదకు జర్మనీ దండె త్తి 
నప్పుడు, తు ఆ రీతిగా దండెత్తుటకుగల కార 
ణము ఏమని చెప్పీయుండెనో చూడండి. జర్మనీ 
వంటి బలవత్తరమైన రాజ్యంమీదకు లక్సెంబర్లు 
వంటి చిట్టి రాజ్యం దండెత్తి వచ్చుచున్నట్లుగా 
జర్మనీకి తోచినదట ! అందువల్ల ఆత్మరక్షణకొ 
రక్రై, స్వదేశ రక్షణకొరక్రై ముందుగా తానే లక్సెం 
బర్లుమీదకూ, జెకోస్లో వేకియామీదకూ, జర్మను 
సేనలను నడిపించవలసి వచ్చినదట ! 1981 వ సం 
వత్సరములో చై నామీదకు దండె త్తవలెననే కోరిక 
తమకెంతమాత్రమూలేదని జపానువారు చాటిం 
చిరి. చైనాలోని మంచూరియా (ప్రాంతములోని 
చైనా (ప్రజలు జపానుమీదకు దండెత్తి వచ్చెదరని 
జపానుకు భయముకలిగినందువల్ల, జపానువారు 
తమ ఆత్మరక్షణకొర క్రై మంచూరియా,పై కత్తికట్ట 
వలసివచ్చినదని (పకటించియుండిరి. మంచూరి 
యాలో జపానువారు అప్పుడుచేసిన యుద్ధం కేవ 
లం ఓక స్వల్బ సంఘర్షణ అని చెప్పుకొన్నారు. 
కాని మంచూరియా యుద్ధమంతయు ముగిసిన 
పిమ్మట మంచూరియా జపానువారి వళ మైనపిమట, 
10 సంవత్సరముల అనంతరం అనగా 1941 వ 
సంవత్సరములో మంచూరియాయుద్దవార్షి కోత్సవ 
సందర్భములో మాట్లాడుచు జనరలు బోజోగారు 
ఏమని అన్నారో చూడండి. “ఆనాడు మంచూ 
రియాతో జపాను సేనలుచేసిన యుద్ధము స్వల్స 
విషయముకాదు. జపానువారు తూర్పు ఆసియా 
ఖండ సామ్రాజ్యమును స్థాపించుటకు ఆ నాడు 
పవిత్ర దిగ్విజయ యాత్రను (ప్రారంభించియుం 
డిరి.” 

భారతదేశ విషయంలోకూడా అంతే.._భార 
త దేశాన్ని జయించి ఆక్రమించుకోవలెననేకోరిక 
జపానుకులేదని ఇప్పుడు జపానువారు అంటారు, 
కాని జపాను సాగించిన సామ్రాజ్య దిగ్విజయ 
యాత్రలో భారతదేశ ఆక్రమణకూడా ఒక అంశ 
మైయున్నది, 


1942] 


యుద్ధ సంచిక ' 





భారత దేశ స్వాతంత్ర్యం జవానువారు కోరుతున్నారా! 


“ ఆసియాఖండం ఆసియాబండ వాసులదే ” 
అనే మంత్రము నొకదానిని జపానువారు తరచు 
జపిస్తున్నారు. కాని, జపాను (ప్రభుత్వం నిజంగా 
ప్రజా స్వాతంత్ర్యం కొరకై సరితపించుచున్న 
దా? అట్లయినచో తమ జపాను దేశములోనే 
అనేక విద్యార్థులను, విద్యాధికులను జపాను ప్రభు 
త్వ మెందుచేత జెయిలులో వేసినది? హీరు 
నామా (ప్రభువు ఇదివరలో 1929 వ సంవత్సరము 
లో జపాను (ప్రధాన మంత్రిగా పనిచేసెను. ఇతడు 
“ కోకుహొన్దా ” అనే సంఘమునకు (పైసిడెం 
టుగా ఉండేవాడు. ఇదీ దేశభక్తుల సంఘమని 
చెప్పుకొనేవారు. కాని, [ప్రజా (ప్రతికూల పక్షము 
వారందరూ ఇందులో చేరియుండేవారు. 1020 
సంవత్సరములో హీరనూమా (ప్రభువు ఇట్లు 
చెప్పెను £.-” జపానువారియొక్క ముఖ్య లక్షణ 
మేదనగా, జొదార్యము, ఈ జొదార్యము. మొట్ట 
మొదటగా స్వదేశీయులయెడలనే చూపించబడును, 
అటు పిమ్మట తూర్పు ఆసియాఖండ వాసుల్నపై 
చూపబడును. అటుపిమ్మట, (ప్రపంచములోని 
మానవకోటి యంతటిమీదను చూపబడును ”, 
హీరనూమా ప్రభువు టోకియో విశ్వవిద్యాలయ 
మునకు అధ్యక్షుడుగా కొంతకాలం వ్యవహరిం 
చెను. అప్పుడు యీ క్రింది రీతిగా చెప్పెను 3 
“ తీవ్రవాదులైన విద్యార్థులు యీ విశ్వవిద్యాల 
యంలో సట్టభ ద్రులుగా తయారుకాకుండా 
చెయ్యడమే నా సంకల్పము.” జపా 
నులో ఎవరైనా నూతన 
ప్రాయమును  వెల్లడించినట్లయితే, ఖైదులో 
ఉంచబడుచున్నారు. ప్రముఖులైన బారిస్టర్లు, 
డాక్టర్లు ఉపాధ్యాయులు చాలామంది “శాంతి 
రక్షణ చట్టము ” ప్రకారము జెయిళ్లలో వేయ 
బడియున్నారు. (ప్రొఫెసరు మినోబీ అనునతడు, 
జపాను చక్రవర్హికూడా రాజ్యాంగ విధానమునకు 
లోబడియుండవలసిన వాడే అని వాదించెను. 
అందువల్ల అతడు ఉద్యోగములోనుంచి బర్త 


స్వత ౦త్రాభి 


రఫు చేయబడెను. జపాను చక్రవర్తి న్యాయ 
చట్టములకు అతీతుడనియు, దేవాంశ సంభూతు 
డనియు (వెన్నో అనియు, అమా'పెరాసూ అను 
'దేవతయొక్క వంశీకుడే యనియు, చక్రవర్తి 
సర్వతంత్ర స్వతంత్రుడై న _నిరంకుశాధికారీ 
యనియు, చక్రవ_ర్తీని పూజించవలెననియు (ప్రభు 
త్వాధికార పత్షమువారు వాదిస్తూ ఉంటారు. ఆ 
చక్రవర్తి పేరుతో తామే నిరంకుశాధికారం 
సాగిస్తూ ఉంటారు. జర్మనీలో హిట్లరు నిరం 
కుశాధికారం చలాయించిన రీతిగానే జపాను 
మం త్రివర్గంకూడా జపాను చక్రవర్తి పేరిట నిరం 
కుళాధికారం చలాయించుచున్నది. జపానులోని 
కార్మికులకు జీవనోపాధికి తగిన కూలి రేట్లు కావలె 
నని జపానులోని కార్మిక నాయకులు ఆందోళన 
చేసినందుకై ఆ నాయకులు జర్మనీలో శికింప 
జపానుతోకూడా  శికింపబడిరి. 
జర్మను (ప్రభుత్వ పద్ధతిని (ప్రభుత్వ ఢోరణిని 
మెచ్చుకొనుచు వ్రాయబడిన (గంధములనే జర్మను 
విద్యాధికారులు పారశాలలందు ఏ విధముగా 
విద్యార్థులచేత చదివిస్తున్నారో, అదేవిధంగా, 
జపానులోకూడా జపాను ప్రభుత్వ పద్ధతిని కొని 
యాడే పుస్తకములను చదివిస్తున్నారు. గత 
30 సంవత్సరములోను కొరియా (ప్రజలను జపాను 
వారు క్రూరంగా హింసించి వారిని పీల్చి పిప్పి 
చేస్తున్నారు. చైనాలో జపానువారు ఆక్రమించిన 
ప్రాంతాలలోని (ప్రజలను అనేక బాధలు పెట్టు 
చున్నారు, 

19887 వ సంవత్సరములో సర్‌ రవీంద్రనాథ 
టాగూరుగారు యిట్లు వ్రాసిరి ; 

ఆత్మరక్షణా సామర్థ శంలేని అసహాయులై న 
(ప్రాచ్యరాజ్యాల (ప్రజలకు జపానువల్ల గొవృ ఉప 
ద్రవము కలిగేటట్లుగా కన్సించుచున్నది. జపాను 
వారి రాజ్యకాంక్షకం అను, (ద్రవ్యకాంక్షకం ఇను 
ఘోరమైన దేదనగా, జపానువారు చేయుచున్న 


జనసంహారం ! ఆ జనసంహారమును సిగ్గులేక 
వారు సమర్థించుకొనడం tt 


బడినట్లుగానే 


[8 యుద సంచిక (మే 1942 
ఇ 





అర షె అలల 
మద్రాసు సెనికుల నష్టము. 


వేర్వేరు తేదీలయందు మ।ధ్రాసు "సైనికులలో యీ [క్రింద ఉదహారింపబడిన జన నష్టము కలి 
గినదని తెలియజేయుటకు చింతిల్లుచున్నాము :---- 


నెంబరు, హిబూదా. చేరు, చింబరు, హబూదా. "జేరు. 
మరణించినవారు. కన్నించనివారు. 
18188 సాజరు అప్పలస్వామి మం లు తంల 
WEEE Aa bes 17529 సౌపరు ఆప్పాసామి. 
mo. te | 
17500 సౌపరు 4 చిన్నప్పకొా a srs wa Wess 
62840 సాపరు సెరియసామి. pan Ca 
వాడు, 
గాయములజే మరణించినవారు. 14248 లాన్సు నాయక్‌, చిన్న సామి, 
62068 సాపు .... పొన్నుసామి 61282? సాపరు దస్టీర్‌, 
19115 సాపరు రాజొ రాశ్య. 19688 సాగరు ,*.  దొరెసామి, 
19877 సాపరు .. _ దొవైసామి, 
గ యవపడినవారు. 17282 సాషరు 4. గోపాల్‌ 
17845 ఫౌవరు 1. అబ్బుల్‌ జళ్చారు. sa వ ఖ్‌ గ ప 
60867 సాపరు ... గోవింద రాజు ణల 
1182 డల్లియ/సి ౨... కన్నక్‌. స్‌ గ న ఖం. ల hein 
62089 సాపరు మహమ్మద్‌. SEE 
156577 నాయక్‌ ముని"సామి. వాడు 
17280 లాన్సు హవల్డార్‌ రామదాస్‌, 62079 సౌాపరు కృష్ణ నాయీ. 
62024 సారు "ఏకు చిన్న మస్తాకా 62080 సాజరు మోజెస్‌, 
17843 నాయక్‌ ఖామఫ్‌ 14998 సొపరు +. ముసిస్వామి, 
62004  సాజరు 'సుబమణి, 17010 నాయక్‌ ,.. ముసిస్వామి, 
19487 సాజరు సరు సామి. 19478 సాజరు +++ ముసిస్వామి, 
60889 'సాజరు డి నారాయణ, 16594 సాపరు, .  మురుగేశను, 
16170 లాన్సు నాయక్‌, సేకు వలు న్సేను. 19617 సాపరు. ... నారాయణస్వామి 
14617 సారు ౨ దురైసామి, 15558 సాపరు ,.. పేరుమూళ్‌. 
12784 సారు దయానుకోలీ, 16603 'సొపరు ఎలు పెరునూళొ, 
42418 సారు వారిసింగు, 19491 సాకరు 4 శంశరలింగం పీశ్లె. 
62000 'సాపరు a కన్ను స్వామి 10627 సిపాయి లం పీకు హరీ ఫుల్లా, 
195644 సాపరు శేశ్యులు, 16682 సాళరు “+, "దూసాయి, 
10865 సాపరు +. కృష్ణా రెడ్డి 19958 సాపరు ల 'న్న్ముబమణ్యక్కొ టి, సీ, 
61240 సాపరు * కుప్పన్‌, 60352 నాజరు ...  తంబయ్యకొం 
10505 సాపరు నరసింహులు 62010 సాపరు ఉత్తమకొ 
11912 సొపరు -రొమ ఛాన్సే. 18909 సూపరు ౪  ౦యాగం 








తాప రలా 


MADRAS ఏ PRINTED AND PUBLISHED BY THE 8UPERINTENDENT, GOVRRNMENT PRES88. 











